Registered No. HSE - 49 / 2016 


ANDHRA 
PRADESH 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


50 


3nter 


IIIII 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ జయతే 

ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

PART V EXTRAORDINARY 

No.18 

AMARAVATI , WEDNESDAY , JUNE 15 , 2022 

G.539 

STATUTORY NOTIFICATIONS OF THE ELECTION COMMISSION OF 
INDIA AND OTHER ELECTION NOTIFICATIONS 

--X- 

NOTIFICATIONS BY GOVERNMENT 

GENERAL ADMINISTRATION ( ELECTIONS ) DEPARTMENT 

--X- 

ELECTION COMMISSION OF INDIA NOTIFICATION REGARDING ELECTION 
PROGRAMME , PUBLIC NOTICE BY THE RETURNING OFFICER FOR THE ELECTION TO 
THE OFFICE OF PRESIDENT OF INDIA . NOTIFICATIONS REGARDING PLACE OF 
POLLING AND GROUP OF ELECTORS WHO WILL BE ENTITLED TO VOTE AT THAT 
PLACE AND HOURS OF POLL FOR PRESIDENTIAL ELECTIONS , 2022 . 

[ Memo No.16 / Elecs.D / 2022-26 , Office of the Chief Electoral Officer , Andhra Pradesh , Dt.15.06.2022 . ] 

The following Notification of the Election Commission of India , Nirvachan Sadan , Ashoka 
Road , New Delhi - 110001 , dated 15th June , 2022 / Jyaistha 25 , 1944 ( Saka ) is republished : 

NOTIFICATION 

No. 479/2022 : - Whereas , the term of office of Shri Ram Nath Kovind , President of India , is due to 
expire , in terms of clause ( 1 ) of Article 56 of the Constitution , on the 24th Day of July , 2022 ; and 

Whereas , an election is due to be held , in terms of clause ( 1 ) of Article 62 of the 
Constitution , to fill the vacancy to be caused by the expiration of the term of office of the 
incumbent President before the expiration of term of his office ; and 

Whereas , under sub - section ( 3 ) of Section 4 of the Presidential and Vice - Presidential 
Elections Act , 1952 ( 31 of 1952 ) , the Election Commission of India is required to so appoint the 
dates for the election to fill the vacancy in the office of the President of India that the election will 
be completed at such time as will enable the President thereby elected to enter upon his / her office 
on the 25th Day of July , 2022 ; 


2 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

Now , therefore , the Election Commission of India hereby – 

( A ) 

calls upon the Electoral College , referred to in Article 54 of the Constitution , to 
elect a person to fill the above vacancy in the Office of President of India before the 
expiration of the term of the incumbent President , in accordance with the provisions 
of the Constitution , the Presidential and Vice - Presidential Elections Act , 1952 ( 31 of 
1952 ) , and the Rules and Orders made thereunder ; and 

( B ) 

in pursuance of sub - section ( 1 ) of Section 4 of the said Act , appoints - 

a ) 

the 29th June , 2022 ( Wednesday ) , as the last date for making nominations ; 

b ) 

the 30th June , 2022 ( Thursday ) , as the date for scrutiny of the nominations ; 

c ) 

the 02nd July , 2022 ( Saturday ) , as the last date for the withdrawal of candidatures ; 

and 

d ) 

the 18th July , 2022 ( Monday ) , as the date on which a poll shall , if necessary , be 
taken . 

By Order , 

NARENDRA N. BUTOLIA , 
Sr. Principal Secretary , 
Election Commission of India . 

MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 


3 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

PUBLIC NOTICE 
OF 

ELECTION TO THE OFFICE OF PRESIDENT OF INDIA 

WHEREAS a notification under sub - section ( 1 ) of section 4 of the Presidential and Vice 
Presidential Elections Act , 1952 , for the holding of an election to fill the office of President of 
India has been issued by the Election Commission , I , P.C. Mody , the Returning Officer for such 
election , do hereby give notice that 

( i ) nomination papers may be delivered by a candidate or any one of his proposers or 
seconders to the undersigned at his office in Room No.29 , Ground Floor , Parliament 
House , New Delhi , or if he is unavoidably absent , to the Assistant Returning Officers , 
Shri Mukul Pande , Officer on Special Duty ( OSD ) / Shri Surendra Kumar Tripathi , Joint 
Secretary and Chief Vigilance Officer , Rajya Sabha Secretariat at the said office between 
11.00 A.M. and 3.00 P.M. on any day ( other than a public holiday ) not later than the 
29th of June , 2022 ; 

( ii ) each nomination paper shall be accompanied by a certified copy of the entry relating to 
the candidate in the electoral roll for the Parliamentary constituency in which the 
candidate is registered as an elector ; 

( iii ) every candidate shall deposit or cause to be deposited a sum of Rupees Fifteen 
Thousand only . This amount may be deposited in cash with the Returning Officer at the 
time of presentation of the nomination paper or deposited earlier in the Reserve Bank of 
India or in a Government Treasury and in the latter case a receipt showing that the said 
deposit of the sum has been so made is required to be enclosed with the nomination 
paper ; 

( iv ) forms of nomination papers may be obtained from the above said office at the time 
aforesaid ; 

( v ) the nomination papers , other than those rejected under sub - section ( 4 ) of section 5B 
of the Act , will be taken up for scrutiny at Committee Room No.62 , First Floor , 
Parliament House , New Delhi on Thursday , the 30th of June , 2022 at 11.00 A.M .; 

( vi ) the notice of withdrawal of candidatures may be delivered by a candidate , or any one of 
his proposers or seconders who has been authorised in this behalf in writing by the 
candidate , to the undersigned at the place specified in paragraph ( i ) above before 
three o'clock in the afternoon of 2nd of July , 2022 ; 

( vii ) in the event of the election being contested , the poll will be taken on Monday , the 18th 
of July , 2022 between hours of 10.00 A.M. and 5.00 P.M. at the places of polling fixed 
under the rules . 

New Delhi 

P.C. MODY , 

Dated , the 15th of June , 2022 

Returning Officer for the Presidential Election , 2022 

and 

Secretary - General , Rajya Sabha . 

MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 


4 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

The following Notifications of the Election Commission of India , Nirvachan Sadan , Ashoka 
Road , New Delhi - 110001 , dated 15th June , 2022 / Jyaistha 25 , 1944 ( Saka ) is republished : 

NOTIFICATION 

No.479 / 2022 ( 1 ) : - In pursuance of Rule 7 of the Presidential and Vice - Presidential 
Elections Rules , 1974 , the Election Commission of India hereby 

( a ) 

fixes each of the places specified in column ( 2 ) of the Table below to be a place of 
polling at the Presidential Election to be held in accordance with its notification No. 
479/2022 , dated 15th June , 2022 ; and 

( b ) 

specifies , with respect to each such place of polling , the group of electors specified 
in the corresponding entry in column ( 3 ) of the said Table , who will be entitled to 
vote at that place , subject to the exceptions mentioned in the Note appended to the 
said Table : 

TABLE 

SI . 

Place of Polling 

Group of electors who will be entitled to 
vote at the place 

No. 

( 1 ) 

( 2 ) 

( 3 ) 

1 . 

Room No. 63 , 1st Floor , Parliament Elected Members of both Houses of 
House , New Delhi - 110001 . 

Parliament . 

2 . 

Committee Hall No. 201 , First Floor , 
Assembly Building , Velagapudi , Guntur 
District , Andhra Pradesh . 

Elected Members of the Andhra Pradesh 
Legislative Assembly 

3 . 

Nokmey Namati Hall , Arunachal Pradesh 
Legislative Assembly Secretariat , 
Itanagar . 

Elected Members of the Arunachal 
Pradesh Legislative Assembly 

4 . 

Elected Members of the Assam 
Legislative Assembly 

5 . 

Central Hall of Assam Legislative 
Assembly Secretariat Building , Dispur 
Old Reading Room at First Floor of 
Bihar Legislative Assembly , Main 
Building . 

Elected Members of the Bihar Legislative 
Assembly 

6 . 

Elected Members of the Chhattisgarh 

Committee Room No. 2 , Chhattisgarh 
Legislative Assembly Secretariat , Raipur . | Legislative Assembly 

7 . 

Room No. 015 , Ground Floor , VIP Elected Members of the Goa Legislative 
Block , Goa Assembly Complex , | Assembly 

Porvorim . 

8 . 

Banquet Hall , Fourth Floor , Viththalbhai Elected Members of the Gujarat 
Patel Bhavan , Gujarat Legislative Legislative Assembly 

Assembly , Gandhinagar 

9 . 

Old Committee Room , Haryana Vidhan | Elected Members of the Haryana 
Sabha Secretariat , Vidhan Bhawan , Legislative Assembly 

Chandigarh . 

10 . 

" Dr. Y. S. Parmar Library Hall , Vidhan | Elected Members of the Himachal 
Sabha " , Shimla . Pradesh Legislative Assembly 

11 . 

Tribunal Room , Room No. -GW - 042 , Elected Members of the Jharkhand 
| 
Jharkhand Legislative Assembly , Ranchi . | Legislative Assembly 

12 . 

| 

Room No. 106 , 1st Floor , Vidhana Elected Members of the Karnataka 
Soudha , Bengaluru - 560233 . Legislative Assembly 


5 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

13 . 

Room No. 740 ( Parliamentary Study Elected Members of the Kerala 
Hall ) , 3rd Floor , Kerala Legislative Legislative Assembly 

Assembly 

Building , Legislature 
Vikas Bhavan P.O , 

Complex , 

Thiruvananthapuram - 695033 . 

Committee Room No. 2 , M - 02 ( Ground 
Floor ) , Indira Gandhi Vidhan Bhawan , 
Arera Hills , Bhopal ( M.P. ) . 

Elected Members of the Madhya 
Pradesh Legislative Assembly 

Elected Members of the Maharashtra 
Legislative Assembly 

Central Hall , 4th Floor , Vidhan Bhavan , 
Backbay Reclamation , Mumbai - 400032 . 
Committee Room , Manipur Legislative 
Assembly , Chingmeirong , Imphal , 
Manipur - 795001 . 

Elected Members of the Manipur 
Legislative Assembly 

Elected Members of the Meghalaya 
Legislative Assembly 

Annexe Hall , Meghalaya Legislative 
Assembly , Rilbong , Shillong . 
Committee Room , Mizoram Legislative 
Assembly , Main Building ( 2nd Floor ) , 
Treasury Square , Aizawl . 

Elected Members of the Mizoram 
Legislative Assembly 

Conference Hall , Annexe Room of the 
Assembly Secretariat , Nagaland 

Elected Members of the Nagaland 
Legislative Assembly 

20 . 

Room No. 54 ( 1st Floor ) , Odisha 
Legislative Assembly Buildings , 
Bhubaneswar . 

Elected Members of the Odisha 
Legislative Assembly 

21 . 

' Committee Room A ' , Punjab Vidhan 
Sabha Secretariat , Vidhan Bhawan , 
Chandigarh . 

Elected Members of the Punjab 
Legislative Assembly 

22 . 

Room No. 751 , Rajasthan Legislative 
Assembly Secretariat , Jaipur . 

Elected Members of the Rajasthan 
Legislative Assembly 

23 . 

Conference Room , Sikkim Legislative 
Assembly Secretariat . 

Elected Members of the Sikkim 
Legislative Assembly 

24 . 

" The Committee Room " , Ground Floor , 
Main Secretariat Building , Fort St. 
George , Chennai - 600009 . 

Elected Members of the Tamil Nadu 
Legislative Assembly 

25 . 

Elected Members of the Telangana 

Committee Hall No. 1 , Assembly 
Buildings , Public Gardens , Hyderabad , | Legislative Assembly 
Telangana 

26 . 

Assembly Lobby , Tripura Legislative 
Assembly , Agartala . 

Elected Members of the Tripura 
Legislative Assembly 

27 . 

Room No. 321 , Uttarakhand Legislative 
Assembly , Dehradun . 

Elected Members of the Uttarakhand 
Legislative Assembly 

28 . 

" Tilak Hall " , Vidhan Bhawan , Lucknow . 

Elected Members of the Uttar Pradesh 
Legislative Assembly 

29 . 

Elected Members of the West Bengal 

30 . 

Chamber of the West Bengal Legislative 
Assembly at ' Assembly House ' , Kolkata . | Legislative Assembly 
Committee Room No. 01 ( Room No. 37 ) , 
Delhi Legislative Assembly , Old 
Secretariat , Delhi - 110054 . 

Elected Members of the NCT of Delhi 
Legislative Assembly 

31 . 

Elected Members of the 

Puducherry 

Legislative Assembly 

The Conference Hall , 4th Floor , Phase - II 
Building , Legislative Assembly 
Complex , No. 4 , Victor Simonel Street , 
Puducherry - 605001 


14 . 

15 . 

16 . 

17 . 

18 . 


19 . 


6 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

NOTE 

Normally , members of Parliament are expected to cast their votes at New Delhi and members of all 
respective State Legislative Assemblies at the concerned place of poll . However , on account of any 
exigency for special circumstances , the Members of Parliament can vote in any of the places of 
polling in any State / Delhi / Puducherry . Similarly , any MLA desirous of voting at Parliament , New 
Delhi or at any other Legislative Assemblies instead of his / her concerned place of poll , can also do 
so . For this purpose , such electors shall have to apply to the Election Commission in the prescribed 
format [ available with the Returning Officer and Assistant Returning Officers and also on the 
Commission's website ( www.eci.gov.in ) ] so as to reach the Commission at least 10 days before the 
date of poll . 

By Order , 

NARENDRA N. BUTOLIA , 
Sr. Principal Secretary , 
Election Commission of India . 

MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 

NOTIFICATION 

479/2022 ( 2 ) : - In pursuance of clause ( b ) of Rule 7 of the Presidential and Vice - Presidential 
Elections Rules , 1974 , the Election Commission of India hereby specifies the hours from 10:00 
A.M. to 5:00 P.M. , both inclusive , to be the hours during which the poll shall , if necessary , be 
taken at each place of polling fixed by the Commission in its notification No. 479/2022 ( 1 ) , 
dated the 15th June , 2022 , for the Presidential Election , referred to therein . 

By Order , 

NARENDRA N. BUTOLIA , 
Sr. Principal Secretary , 
Election Commission of India . 

MUKESH KUMAR MEENA , 
Chief Electoral Officer , 
Andhra Pradesh . 


7 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

భారత ఎన్నికల సంఘం 

నిర్వాచన్ సదన్ , అశోకా రోడ్ , న్యూఢిల్లీ - 110001 . 

తేదీ : 

15 , 
: 15 , జూన్ 2022 . 

జ్యేష్ఠ 25 , 1944 ( శక ) 

ప్రకటన 

నెం .479 / 2022 : - రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 లోని ( 1 ) వ ఖండం ప్రకారం , 2022 , జూలై 
24 వ తేదీనాటికి భారత రాష్ట్రపతి శ్రీ శ్రీ రామ్నాథ్ కోవింద్ పదవీకాలం 
ముగియనున్నందుననూ ; మరియు 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 లోని ( 1 ) వ ఖండం ప్రకారం , ప్రస్తుతం పదవిలో ఉన్న 
రాష్ట్రపతి పదవీకాలం ముగియనున్నందున ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి ఆయన పదవీ 
కాలం ముగియడానికి ముందుగానే ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందుననూ ; మరియు . 

1952 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల చట్టం ( 1952 లోని 31 ) యొక్క 
4 వ విభాగంలోని ( 3 ) వ ఉప విభాగం క్రింద , భారత రాష్ట్రపతి పదవి ఖాళీని భర్తీ చేయడానికి 
భారత ఎన్నికల సంఘం ఎన్నికల కోసం తేదీలను నిర్ధారించవలసిన అవసరముంది . రాష్ట్రపతి 
2022 , జూలై 25 వ తేదీన ఆయన / ఆమె పదవిలో ప్రవేశించడానికి వీలు కల్పించే విధంగా 
అట్టి సమయంలోపల ఎన్నికలను పూర్తిచేయవలసి ఉన్నందుననూ : 

— 

ఇప్పుడు , అందువల్ల , భారత ఎన్నికల సంఘం ఇందుమూలంగా 

ఎ ) 

రాజ్యాంగం , 1952 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల చట్టం ( 1952 లోని 
31 ) మరియు దాని క్రింద చేసిన నియమావళులు , ఉత్తర్వులలోని నిబంధనలకు 
అనుగుణంగా , ప్రస్తుతం పదవిలో ఉన్న రాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే భారత 
రాష్ట్రపతి కార్యాలయంలోని పైన పేర్కొన్న ఖాళీని భర్తీ చేయడానికి ఒక వ్యక్తిని 
ఎన్నుకోవలసిందిగా రాజ్యాంగంలోని 54 వ ఆర్టికల్ పేర్కొన్న ఎలక్టోరల్ కాలేజ్ని 
కోరుతున్నది . 


| PART - V 


8 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

| PART - V 

బి ) 

సదరు చట్టంలోని 4 వ విభాగంలోని ( 1 ) వ ఉప - విభాగాన్ని పురస్కరించుకొని , క్రింది 
విధంగా పేర్కొంటున్నది . - 

ఎ ) నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 2022 , జూన్ 29 ( బుధవారం ) ; 

బి ) నామినేషన్లు పరిశీలించడం కోసం తేదీ 2022 , జూన్ 30 ( గురువారం ) ; 

సి ) అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 2022 , జూలై 2 ( శనివారం ) ; 

డి ) అవసరమైతే , 2022 , జూలై 18 ( సోమవారం ) తేదీన ఎన్నికను నిర్వహించాలి . 

ఉత్తర్వు ద్వారా 

నరేంద్ర ఎన్ . బుటోలియా 
సీనియర్ ముఖ్య కార్యదర్శి , 

భారత ఎన్నికల సంఘం . 

ముకేష్ కుమార్ మీనా , 
ప్రధాన ఎన్నికల అధికారి , 
ఆంధ్రప్రదేశ్ . 


9 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

| PART - V 

భారత రాష్ట్రపతి పదవి ఎన్నికకు సంబంధించి బహిరంగ ప్రకటన 

భారత రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించడం కోసం 
1952 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల చట్టంలోని 4 వ విభాగం 
( 1 ) వ ఉప - విభాగం క్రింద ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినందున , 
అట్టి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పి.సి. మోడి అను నేను 
ఇందుమూలంగా ఈ క్రింది నోటీసును జారీ చేస్తున్నాను . 

( i ) 

నామినేషన్ పత్రాలను అభ్యర్థి లేదా ఆయన ప్రతిపాదకులు లేదా రెండవ 
ప్రతిపాదకులలో ఎవరైనా ఒకరు ఈ దిగువ సంతకం చేసిన వారికి 
కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ , గ్రౌండ్ ఫ్లోర్ , రూమ్ నెం . 29 లోని 
ఆయన కార్యాలయంలో అందజేయవచ్చు లేదా అనివార్యంగా ఆయన 
గైర్హాజరైనట్లయితే సహాయ రిటర్నింగ్ అధికారులైన శ్రీ ముకుల్ 
పాండే , ప్రత్యేక విధి నిర్వహణ అధికారి ( ఓఎసి ) / శ్రీ సురేంద్ర కుమార్ 
త్రిపాఠి , జాయింట్ సెక్రటరీ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ , రాజ్యసభ 
వారికి 2022 , జూన్ 29 వ తేదీని దాటకుండా ఏదేని రోజున ప్రభుత్వ 
సెలవు దినం కాకుండా ) ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 
3.00 గంటల మధ్య సదరు కార్యాలయంలో సమర్పించవచ్చు . 

( ii ) ప్రతి నామినేషన్ పత్రంతోపాటుగా ఓటరుగా అభ్యర్థిని నమోదు చేసినట్టి 
పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో 
అభ్యర్థికి చెందిన నమోదు ధృవీకృత నకలు ఉండాలి . 

( iii ) ప్రతి అభ్యర్థి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మాత్రమే డిపాజిట్ 
చేయాలి లేదా చేయించాలి . ఈ మొత్తాన్ని నామినేషన్ పత్రం దాఖలు 
చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి వద్ద నగదు రూపంలో డిపాజిట్ 


10 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

| PART - V 

చేయవచ్చు లేదా భారత రిజర్వు బ్యాంకులో లేదా ప్రభుత్వ ఖజానాలో 
ముందుగా డిపాజిట్ చేయవచ్చు . రెండవ సందర్భంలో సదరు మొత్తం 
డిపాజిట్ను ఆ విధంగా చేసినట్లు చూపే రసీదును నామినేషన్ 
పత్రంతో జతపరచవలసి ఉంటుంది . 

( iv ) నామినేషన్ పత్రాల ఫారంలను పైన పేర్కొన్న సమయంలో సదరు 
కార్యాలయం నుండి పొందవచ్చు . 

( V ) చట్టంలోని 5 ( బి ) విభాగంలోని ( 4 ) వ విభాగం క్రింద తిరస్కరించబడని 
నామినేషన్ పత్రాలను 2022 , జూన్ 30 వ తేదీ గురువారం ఉదయం 
11.00 గంటలకు కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ , మొదటి అంతస్థు , 
కమిటీ రూమ్ నెం . 62 లో పరిశీలనకు చేపట్టడమవుతుంది . 

( vi ) 

అభ్యర్థిత్వాల ఉపసంహరణ నోటీసును అభ్యర్థి లేదా అభ్యర్థి ద్వారా 
వ్రాతపూర్వకంగా ఇందునిమిత్తం అధికారం పొందిన ఆయన 
ప్రతిపాదకులు లేదా రెండవ ప్రతిపాదకులలో ఎవరైనా ఒకరు పై ( i ) వ 
పేరాలోని నిర్దిష్ట ప్రదేశంలో 2022 , జులై 2 వ తేదీ మధ్యాహ్నం 

మూడు గంటలకు ముందు దిగువ సంతకం చేసిన వారికి 

అందజేయవచ్చు . 

( vii ) పోటీ చేస్తున్న వారికి ఎన్నిక నిర్వహిస్తున్న సందర్భంలో , నియమావళి 
ప్రకారం నిర్ణీత పోలింగ్ స్థలాలలో 2022 , జులై 18 వ తేదీ 
సోమవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 
గంటల మధ్య పోలింగ్ ప్రక్రియ చేపట్టడమవుతుంది . 

పి.సి. మోడి , 

2022 , రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి 
మరియు సెక్రటరీ జనరల్ , రాజ్యసభ . 

ముకేష్ కుమార్ మీనా , 

ప్రధాన ఎన్నికల అధికారి , 

ఆంధ్రప్రదేశ్ . 


కొత్త ఢిల్లీ 

తేదీ : జూన్ 15 వ తేదీ , 2022 


11 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

భారత ఎన్నికల సంఘం 

నిర్వాచన్ సదన్ , అశోకా రోడ్ , న్యూఢిల్లీ - 110001 . 

తేదీ : 15 , జూన్ 2022 . 

జ్యేష్ఠ 25 , 1944 ( శక ) 

ప్రకటన 

నెం .479 / 2022 ( 1 ) : - 1974 , రాష్ట్రపతి మరియు ఉప - రాష్ట్రపతి ఎన్నికల నియమావళిలోని 

7 వ నియమం ప్రకారం , భారత ఎన్నికల సంఘం ఇందుమూలంగా : 

- 

ఎ ) 

ప్రకారం 

15 జూన్ , 2022 తేదీగల దాని ప్రకటన 
దాని ప్రకటన నెం . 479/2022 
నిర్వహించబోయే రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకుగాను పోలింగు ప్రదేశంగా దిగువ 
పట్టికలోని ( 2 ) వ గడిలో పేర్కొన్న ప్రతి ప్రదేశాన్ని నిర్ధారిస్తున్నది మరియు 

బి ) 

సదరు పట్టికకు జతచేసిన వివరణలో పేర్కొన్న మినహాయింపులకు లోబడి ఆ ప్రదేశంలో 
ఓటువేయడానికి అర్హత కలిగిన , సదరు పట్టికలోని ( 3 ) వ గడిలో తత్సమాన గడిలో 
నిర్ధిష్ట పరచిన ఓటర్ల బృందాన్ని , అట్టి ప్రతి పోలింగు ప్రదేశాన్ని నిర్దిష్టపరుస్తున్నది 


| PART - V 


12 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

[ PART - V 

పట్టిక 

వరుస 

ఓటింగు జరిగే ప్రాంతం 

ఆ ప్రదేశంలో ఓటు వేసేందుకు హక్కుగల ఓటర్ల 

సంఖ్య 

బృందం 

( 1 ) 

( 2 ) 

( 3 ) 

1 

రూమ్ నెం . 63 , 1 వ అంతస్తు , పార్లమెంట్ 

పార్లమెంట్ లోని రెండు సభలకు ఎన్నికైన సభ్యులు 

హౌస్ , న్యూఢిల్లీ - 110001 

2 

కమిటీ హాలు నెం . 201 , మొదటి అంతస్తు | ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

అసెంబ్లీ భవనం , వెలగపూడి , గుంటూరు 

జిల్లా , ఆంధ్రప్రదేశ్ 

3 

నోక్మే నమతి హాలు , అరుణాచల్ ప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
శాసనసభ సచివాలయం , ఈటానగర్ . 

4 

అస్సాం శాసనసభ సచివాలయ అస్సాం శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

భవనంలోని సెంట్రల్ హాలు , దిస్పూర్ . 

బీహార్ 

శాసనసభలో 

మొదటి బీహార్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

అంతస్తులోని పాత రీడింగ్ రూం , మెయిన్ 

బిల్డింగ్ . 

6 

కమిటీ రూం నెం .2 , ఛత్తీస్ఫర్ శాసనసభ ఛత్తీస్ఫర్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
సచివాలయం , రాయ్పూర్ . 

7 

రూమ్ నెం .015 , గ్రౌండ్ ఫ్లోర్ , విఐపి బ్లాక్ , గోవా శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
గోవా అసెంబ్లీ కాంప్లెక్స్ , పొర్వోరిమ్ . 

8 

బాంక్వెట్ హాల్ , నాల్గవ అంతస్తు విఠల్- గుజరాత్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
భాయి పటేల్ భవన్ గుజరాత్ శాసనసభ , 

గాంధీ నగర్ 

9 

పాత కమిటీ రూమ్ , హర్యానా విధానసభ హర్యానా శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
సచివాలయం , విధాన భవనము , చండిగఢ్ 

10 

డా.వై.ఎస్ పార్మార్ లైబ్రరీ హాల్ , విధానసభ హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
' సిమ్లా ' 

11 

ట్రిబ్యునల్ రూమ్ , రూమ్ నెంబర్ జి . జార్ఖండ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 


5 


13 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

డబ్ల్యు 

042 , జార్ఖండ్ శాసనసభ , 

రాంచీ 

12 

రూమ్ నెంబర్ 106 , మొదటి అంతస్థు , కర్నాటక శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
విధాన్ సౌధ - బెంగుళూర్ 560233 

13 

రూమ్ నెం .740 ( పార్లమెంటరీ అధ్యయన కేరళ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

హాల్ ) 3 వ అంతస్థు కేరళ శాసనసభ 

భవనము , శాసనసభ సముదాయము 

వికాస్ భవన్ పోస్టు , తిరువనంతపురము - 

695033 

14 

కమిటీ రూమ్ నెం . 2 ఎం -02 గ్రౌండ్ మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
ఫ్లోర్ ) ఇందిరా గాంధీ విధాన భవన్ , 

అరేరా హిల్స్ , భోపాల్ ( మధ్యప్రదేశ్ ) 

15 

సెంట్రల్ హాల్ , 4 వ అంతస్థు విధాన భవన్ , మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
బ్యాబ్బే రిక్లమేషన్ ముంబయి - 400032 

16 

కమిటీ రూమ్ , మణిపూర్ శాసనసభ , చింగ్ మణిపూర్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
మీ రాంగ్ ఇంఫాల్ , మణిపూర్- 795001 

17 

అనెక్స్ హాల్ , మేఘాలయ శాసనసభ , మేఘాలయ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
రిల్బాంగ్ , షిల్లాంగ్ 

18 

కమిటీ రూమ్ , మిజోరాం శాసనసభ , మిజోరం శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

ప్రధాన భవనం ( రెండవ అంతస్థు , ట్రెజరీ 

స్క్వేర్ ఐజ్వాల్ ) 

19 

కాన్ఫరెన్స్ 

శాసనసభ నాగాలాండ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

హాల్ , 
సచివాలయపు అనెక్స్ రూమ్ , నాగాలాండ్ 

20 

రూమ్ నెం . 54 ( మొదటి అంతస్థు , ఒడిస్సా ఒరిస్సా శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
శాసనసభ భవనములు , భువనేశ్వర్ ) 

21 

కమిటీ రూమ్ ఎ , పంజాబ్ విధానసభ పంజాబ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
సచివాలయం , విధాన్ భవన్ , చండీఘడ్ 

22 

రూమ్ నెం . 751 , రాజస్థాన్ శాసనసభ రాజస్థాన్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
సచివాలయం , జైపూర్ 

23 

సమావేశ మందిరం , సిక్కిం శాసనసభ సిక్కిం శాసనసభకు ఎన్నికైన సభ్యులు 


- 


| PART - V 


14 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

సచివాలయం . 

24 

కమిటీ రూమ్ , గ్రౌండ్ ఫ్లోర్ , ప్రధాన తమిళనాడు శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

సచివాలయ భవనము , ఫోర్ట్ సెయింట్ 

జార్జ్ , చెన్నె - 600009 

P 

25 

కమిటీ హాల్ నెం .1 ; శాసనసభ భవనము , తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

పబ్లిక్ గార్డెన్స్ , హైదరాబాదు , తెలంగాణ 

26 

త్రిపుర శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

27 

అసెంబ్లీ లాబీ , త్రిపుర శాసనసభ , అగర్తల 
రూమ్ నెం . 321 , ఉత్తరాఖండ్ శాసనసభ , 
డెహ్రాడూన్ 

ఉత్తరాఖండ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

28 

తిలక్ హాలు , విధాన భవన్ , లక్నో 

ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 
పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

29 

అసెంబ్లీ హౌస్ వద్ద పశ్చిమ బెంగాల్ 

శాసనసభ ఛాంబర్ , కోల్ కత్తా 

30 

కమిటీ రూమ్ నెం .1 ( రూం నెం .37 ) డిల్లీ 

జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ శాసనసభకు 
ఎన్నికైన సభ్యులు 

శాసనసభ , పాత సచివాలయం , డిలీ 

- 

110054 

31 

కాన్ఫరెన్స్ లు , 4 వ ఫ్లోర్ , ఫేజ్ - 1 పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన సభ్యులు 

బిల్డింగ్ , శాసనసభ కాంప్లెక్స్ నెం . 4 విక్టర్ 

సిమోనెల్ స్ట్రీట్ , పుదుచ్చేరి 605001 

■ 

గమనిక : 

సాధారణంగా , పార్లమెంటు సభ్యులు న్యూఢిల్లీలో మరియు అన్ని సంబంధిత రాష్ట్రాల 
శాసనసభల సభ్యులు సంబంధిత పోలింగ్ ప్రదేశంలో తమ ఓటు హక్కును 
వినియోగించుకోవాలని ఆశించడమైనది . ఏదేమైనా , ప్రత్యేక పరిస్థితులలో ఏదైనా అత్యవసర 
పరిస్థితి కారణంగా , పార్లమెంటు సభ్యులు ఏ రాష్ట్రంలోనైనా / ఢిల్లీ / పుదుచ్చేరిలో పోలింగ్ జరిగే 
ఏ ప్రదేశంలోనైనా ఓటు వేయవచ్చు . అదే విధంగా తమ సంబంధిత పోలింగ్ ప్రదేశానికి 
బదులుగా పార్లమెంటు , న్యూ ఢిల్లీ లేదా మరేదైనా ఇతర శాసనసభలలో ఓటు వేయాలనుకునే 
ఎవరేని శాసన సభ్యులు కూడా అలా చేయవచ్చు . ఈ ప్రయోజనం కోసం అటువంటి ఓటర్లు 
ఎన్నిక తేదీకి కనీసం 10 రోజుల ముందు ఎన్నికల సంఘానికి చేరుకునేలా నిర్ధిష్ట ఫార్మాట్లో 


| PART - V 


15 

ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

| PART - V 

( రిటర్నింగ్ అధికారి మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల వద్ద మరియు ఎన్నికల సంఘం 
వెబ్సైట్లో ( www.eci.gov.in ) అందుబాటులో ఉంటుంది ) . ఎన్నికల సంఘానికి దరఖాస్తు 
చేసుకోవాల్సి ఉంటుంది . 

ఉత్తర్వు ద్వారా 

నరేంద్ర ఎన్ . బుటోలియా 
సీనియర్ ముఖ్య కార్యదర్శి , 
భారత ఎన్నికల సంఘం . 

ముకేష్ కుమార్ మీనా , 
ప్రధాన ఎన్నికల అధికారి , 
ఆంధ్రప్రదేశ్ . 

ప్రకటన 

479/2022 ( 2 ) : 1974 , రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతిల ఎన్నికల నిబంధనవాళిలోని 7 వ 
నియమంలోని ( బి ) ఖండాన్ని అనుసరించి , జూన్ 15 , 2022 తేదీగల తన ప్రకటన నెం . 
479/2022 ( 1 ) లో నిర్ధేశించిన రాష్ట్రపతి ఎన్నికల కోసం సంఘం నిర్ణయించిన ప్రతి పోలింగ్ 
స్థలం వద్ద , అవసరమైతే , చేపట్టనున్న ఎన్నికలు ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 
వరకు రెండు సమయాలు కలుపుకొని జరుగుతాయని భారత ఎన్నికల సంఘం 
ఇందమూలంగా నిర్దేశించుచున్నది . 

ఉత్తర్వు ద్వారా 

నరేంద్ర ఎన్ . బుటోలియా 
సీనియర్ ముఖ్య కార్యదర్శి , 

భారత ఎన్నికల సంఘం . 

ముకేష్ కుమార్ మీనా , 
ప్రధాన ఎన్నికల అధికారి , 
ఆంధ్రప్రదేశ్ . 

--X- 


